ఆశా దెవసుందరి *జా 
కధా సంగహము 


రంభ, దేవేంద్రుడు దేవతల ముందర ' నాట్యముచేయుచుండగా 'శంకపాలుడు 
సంగీతము సాగిస్తాడు. నాట్యము ముగియగనే శలకషాలుడు, భువనములన్నిటిలో 
చేవతల' బలమునక్సు మించిన బలము యెచ్చటను లేదని ఒక విసురు విసురుతాడు, 
'జేవేqదుడు వెంటనే (ప్రతిఘటించి దేవతల బలముకొంె మానవబలమే మిన్న ఆనీ 
చెప్పగా కొంత వాదోవ వాదములు చెలరేగి తుదకు శంకపాలుని దేవతలలో నొక 
డగు చ్యక్రపాలుని భూలోకములోకి ఎగిరెడు శకటములను యిచ్చి ఈ రెండు నాదము 
లలో ఏది సత్యమో నిర్ణయించుటకు పంపుతాడు, 

వారి యిద్దరు భూలోకములో ఒక నివాసము ఏర్పరచుకొని భూలోకములో 
పరిస్థితులను విచోరించుటకు శంకపాలుడు ఎగిరెడు శకటమ్యుపై పోతూ వుండగా 
చేవసుందరియను మార్తాండ రాజుకుమార్తె ఎదురవుతుంది. ఈతడు మగధ 
స్మామాజ్య చక్రవర్తీ రియగు మహీపాలునకొ సామంతరాజు, దేవసుందరి. శంథ 
'పాలురమధ్య కామాగ్ని రగులుకొని రహస్య సాంకేతిక స్థలములలో తరచు కలును 
కొనునట్లు చేస్తుంది. 

'మెహీపాలుని ప్యత్రుడు యువరాజగు (ప్రతాపన్‌ నిండు దర్బారులో సామంత 
రాజుల కాన్కులను అందుకొను ఉత్సవ సమయమున తాను దేవసుందరిని 'తవ్పక 
పరిణయ మాడెదనని శవథం చేస్తాడు. తర్మడిగారిని ఈ పరిణయము జరుగుటకు 
తగు. ఏర్పాటులు గావించమంటాడు. రాజాజ్ఞమీద చంద్రపురికి దూతలు 
పంవబడుతారు. 

కాని మార్తాండరాజు చృక్రవ ర్టి జోక్యమునకు ఆగ్రహించి తన నిర్ణయము 
తదుపరి పంపెదనని వచ్చిన దూతలను పంసివేస్తాడు. 

దానికి (ప్రతావన్‌ తోక తొక్కిన తాచేవలె మండివడి స్వయముగా 
మార్హాండుని దర్బారులో గర్వంగా గ్యుర్రముమీదనుంచి. దిగుతాడు. గుణశీలుడను 
మంతి. శాంత వేశనములతో ఈ వివాహమును ఏర్పాటు చేయగలమని చెన్పి 
వ్రతావన్‌ను వంవివేస్తాడు. 

దారిలో (ప్రకాషేన్‌ 'దేవసుందరిని కలసి కొంత వా వాగ్యుద్దమున దింపి విఫల 
మనోరధుడై తన ముఖ్య 'నేనానిని చంద్రపురిమీదకి దండె త్తి త్రింపేవేస్తాడు. 

చవ ర్తి రి సోదరి గుభద్ర రాజభవనమునకు విచ్చేసి "తేనకూతురగు చిత్రనిచ్చి 
(వేతాపన్‌కు వివాహము జరుగవలెనని పట్టు పడుతుంది కొని చక్రవర్తి ర్తి ప్రతావన్‌కు 
'దేవనుందరి (పేమ మనస్సు కలిగియున్నదని చెవ్పుచూ తనకూతురును మగధకు 
పంసమని సోదరిని అఆజ్ఞాపించుతాడు. 


ముఖ్య 'నేనాధివతి శాంతవచనములతో ప్రతావన్‌కు 'దేవనుందరికి వివాహము 

రుసమంటాడు కౌని మార్తాండుడు కొంతకాలం వ్యవధికోరుతాడు, 

'చేసనుందరిని ఒన్నీంః ంచుటకు మార్తాండుడు చేసిన ప్రయత్నములు విఫలము 
అవుతాయి (ప్రతావన్‌ నేనాధివతిని ఎ౧దుకు యుద్ధము జరుపలేదనగా ముందుగా 
తెలియ జేయకుండా యుద్ధముజరుపుట తప్పు "అని నేనాధివతి చెప్పుతాడు (వ్రతావన్‌ 
అంగీకరిస్తాడు, 

శంకపాలుడు తన (పేమ కలాపమును చ్మక్రపాలునితో చెప్పగా, మానవులకు 
'దేవళలకు (ప్రేమకలాపము పొసగదంటాడు, 

మార్తాండునకు చేరిన లేఖను గుణశీలుడు పరిశీలించి దేవనుందరిని _ప్రతాపన్‌కు 
యిచ్చుటకు వెక్కి వెక్కి ఏడ్చుచూ తప్పనిసరిగా తన అంగీకారమును వచ్చిన 
రాయబారికి అందచేస్తాడు. 

భవన. పాంగణమందు జరిగినదంతయూ చూచుచున్న దేవనుందరి (ప్రధాన 
చెలికత్తె నుశీల రాయభారివు త్తరము బలాత్కారముగా తీసుకొని దేవనుందరికి అంద 
జేన్తుంద్మే మార్తాండుడు రాయభారి కధవిని మరునాడు పోవచ్చునని ఆపుతాడు. 
శంకేపాలుడు ఈ లేఖచదివి స్వయంవరము ఆనాటికి మూడవ రోజు జరుగునట్లు 
తండ్రితోఏర్పాట్లు చేయించమంటాడు. గుణశీలుడు మార్తాండుడు ఆమె నలహామీదే 
శ్వయంనరము “సిర్చటుచేస్తాడు. చ్మకపాలుని సలహామీద ళంకపాలుడు ఇంద్ర 
లోకము లోకిపోతాడు, 

స్వయంవరము జరుగుచుండగా చక్ర పాలుడు విష్ణుధ్యాన నిమగ్నుడై 
అద్భుళ్యుడవుతాడు, 

శంకపాలునకు ధ్యానముకుదరక స్వయంవర వ్యజ్రాలహారము దేవసుందరిచే. 
అలంకరింపబడును, ఇక (వప్రతాపన్‌ యుద్ధము చేయబోగా దేవతల మహిమకు 
తట్టుకోలేక చంద్రపురి విజయమును అంగీ స్వరిస్తాడు శంకపాలుడు 'దేవనుందరితో 
గడ్రంవై పారిపోతాడు. 

“ఇంద్రునితో చేసిన వాగ్గానము నెర వేర్చనందుకు ఏకాంత స్థలములో తపస్సు 
చేయవలనినదిగా ఇంద్రుడు శరకపాలునికి ఆజ్ఞాపించుతాడు. ఇప్‌డొక పల్లెటూరి 
వారి యింట్లో తపస్సు (ప్రారంభించుతాడు. చేపీనుందరి పతినికానలేకి విచొరిస్తూ 
ఉంటుంది, గొఫకావన్‌ నేనాధివతిని పిరికివానివలె పారిపోయిన ందుకు తలవాచేటట్లు 
చీవాట్లు పెట్టి శంకపాలుని సజీవుడుగా గాని నిర్జీవుడుగా గాని తనకు వప్పగిరశ 
మంటాడు 

వపవతి అతని భార్య శంకపాలుని ఒక కుండలో దాచిపెడతారు కాని నేనాధి 
వతి పారిపోయాడనుకొని వెంటాడుతాడు మహీపాలుడు చ్చిత్రను పెండ్లాడమని 
కుమారుని |బ్రతిమాలుతాడు వాడు వినక మన్యధావేశములో దేవనుందరిని "గొంగి 
లించి యింటికిచేరుతాడు* 


యిక నేనాధివతి పథుపతివల్ల నిజము తెలుసుకొని కుండ మూత తీయగా 
ఆందులో బంగారపుముద్ద వుంటుందీ? శంకొపాలుడు దెయ్యమయ్యి (ప్రతాపన్‌ దేవ 
నుందరిని, పీడించుచుంటాడు. చేనాధికారి, వకువతికి శంకపాలునకు సంభంధము 
గలదనగా' వళువతిని (ప్రశాపునివట్టిన డెయ్యమును పోగొట్టమంటాడు. అతనికి చేత 
కాకపోగా మరణదండన విధిచుతాడు. వరికి ఏర్పొటుచేయబడిన స్థ స్థలములో 
(పతాపుని దయ్యము పారిపోతుంది. 

'దేవనుందరి చం్యద్రపురికి చేరుకుంటుంది. విరహవేదన ఆనుభవించుతూ 
పాటలు పాడుతుంది. శంకపాలుడు దేవలోకము చేరుకొని శిక్ష అనుభవిస్తాడు, 

మరల (ప్రతావన్‌ చం|ద్రపురిమీదికి యుద్ధానికివస్తాడు. చేవసుందరియే నవా 
అందుకొని _సతాపుని ద్వంద్వ యుద్ధములో ఓడిస్తుంది మహీపాలుడు ఈ సమయము 
ననే చర్మదపురికి సుభద్ర చిత్రలతో చేరుకుంటాడు, (వశావన్‌ పళ్చాత్తావడి చిత్రను 
పెండ్లి ఆడుతాడు, 

” డేననుందరి అరణ్యమున కేగి చితి పేర్చించుకొని అందులోకి దూకుతుంది 
కాని అగ్ని ఆమెను అంటలేదు. ఇందుని రమ్మనమనగా _వత్మివ్రత ఆజ్ఞ 
మీరలేక ఇంద్రుడు (ప్రత్యక్షమవుతాడు తనస్థితిని నివేదించగా శంకపాలుడు చేవర్‌ 
యగుటచేత తాను విధించిన శిక్ష అనుభవీంచితీరవలెనంటాడు, ఆమె విస్ణుభక్తు 
రాలగుటచే తన పాత్మివత్యమహిమచేత తనభర్త తనముందు నిలువవలెనరటుందే 
దేవేంద్రుడు చూచుచుండగానే ళంకపాలుడు ఎదేట కోనువిస్తాడు ఇంద్రుడు తగ్గు 
తాడు, శంకపాలుని మానవునిగాచేసీ ఈ దంపతులను దీవించి ఇంద్రుడు న్వ్‌ 
లోకము చేరుకుంటాడు, వుభయులు' (పేమలో మయమరచి వుండొరుల కౌగలించు 
కొని ఆనందముతో కాలముగడు పుతారు. 


— శుభ ౦0 ఫా 


కడ పాటలు గణక 


పాట 1 
జయ. జయ, ఆమరాధిపా ౫జయ॥ 
'దెవాం 
జగములే వెలుగు నీ చరణ జలజముల జయ జయ॥ 
దేవా! జగములే వెలుగు నీ 
చరణ జలజముల 


జయ జయ ఆమరాధిపా 

'సెరుల మొలపించగా 

జగముల కావగా OE 
జడివానల కురివించెడి నన మేఘముల తోలెదవే ॥జయ జయ జయ॥ 
జయ జయ ఆమరాధిపా 

జగములె వెలుగు నీ తరణ జలముల 

నంద వనసీమ . నంద 

కలక తరు వాటి - నంద 

హాయిగ విహరింపవే దేవ ॥హోయిగ॥ 
స్వర్గమె నుఖవాసము 

సురులకు సహవాసము 

నూరికేశుల నృతభంగుల పరితాపము 

నణగించవే 

నా హృదయ కమలముల సీ కరుణా 

రస భరిత గురిచేనితివే _ వేడితిని నను 

కొలవ్వే ! నా మనవిని కనవే 

సకల జీవన సరస విధాన సురపతి 


కళా లలిత దయా సభామహిత జయ జయ॥ 
పాట 2 విష్ణు స్తోత్రము 
౯ -—-* 
- ఈ సమయానా నా హృదయానా 
శేష శయానా నీవే దేవా 
శేష శయానా నీవే 


పదముల నంటి శరణనీ యంటి 
పాపిని నీవే కావవ రావే 
జగముల నేకెడి చల్లని చూపే ఇజగము॥ 


ల్‌ 


పాట కి 


పగలు హరించె గదే 

పగలు హరించె గదే 

పదముల నంటి శరణని యంటి 
పాపిని నీవే కావగ రావే! 
ఆపద శీలా ఆలిగితి వేలా 
శ్రీకర మాధవ నేననె (గోల 
ఆదియు నీవే అంతము నీవె 
అఖిల చరాచర సఖుడవు నీవే 
నీవె కదా నా యిహము పరమూ 
జీవితానంద దాయక రావే 

ఈ సమయానా నా హృదయానా 
శేష శయానా నీవే 


చేవసు౦దరి 
నవ మోహనా వర దాయకా 
దయ. లేదా నా మీదా నొ 
నా నోము ఫలియించెనా 
ఏ నాటి తపమో యీ నాటి 
కొన్నార కాంచినీ 

నిను కొన్నార కాంచితినీ 
చరణ దానిని దీవించ రావా 
పరమ నుధామయా నా పాలి 
దేవా 
ఆదరమున గొనుమా 
ఓ దేవా ఆలస్య మీ వేళ 

ఆతిధ్య మీ వేళ 
ఏ నాటి తపమో యీ వేళ నుండి 
కన్నార కాంచితిసీ 

నిన్నూ కన్నార కొంచితినీ 
నను చేర వచ్చి నా భక్తి చూచి 
కరుణించవా లోక మోహన రూపా 
ఆవందమార నన్ను ఆదరింపుమా 
చేరి వీనులార నా మనవి 
ఆలకింపవా 


6 


॥ఆపద॥ 
శ్రీకర మాధన॥ 


॥నీవె కదాః 
॥జీవిత॥ 


ఇచరణ! 


పర! 


౧ళఆనంద॥! 


చేరి! 


చేవ నీ దాసీ చేయ పూజ 
న్వీకరించవా 

మూడు లోకముల గెల్బును 
నీ _ప్రతావము 

ఆహ చూడ చక్కనైనదిగా 
నీ స్వరూపము 

చేవ యీ దాన్‌ చేయు పూజ 
స్వీకరించవా 

ఏ నాటి శవమో యీ నాడె 
నా కన్నార కాంచితి నిను 


శఇంఖపాలుడు 


కల వాణినో భువన నుందరినో 
వెన లేని అందాల వన రాణినో 
నవ మోహినివో 

రస వాహినివో 

కల మయూరినో ఏమో 

యిక నా కోసమె నీవు 

మరి నీ కోసమె నేనూ! 


ఆకాళ మందలి తారక వలెనే 


అనురాగాంబుధి తెలించ రావేమె 
పాలింప రా వెలా 

యిక నా కోసమె నీవు 

మరి సీ కోసమె నేను 


అరలురు రెండింట పరిమళములు 
యొకసే 
ఆరలెడు రీతిగనే 


ఆలన్‌ మెలసి దీవించు భాగ్యమె 
ఆనువగు రోజు లిపుడూ 
కరుణీంస రాలేదా యిక నా 
కోసమే నీవా 


11 దేవః 


నాకన్నా! 


1;నవమోహిని!! 
11అకాళః। 


11నవమో।। 


॥ఇఅిరలు! 
11 ఆర లెడు! 


1నవమోహినిః 


పాట క 


పాట 6 


పాట 7 


నేతను లట క 
కలల వెలుగులో మనను కరిగెనె 
తళా జగతిలో సుధా లహరిలో 
మహా జగతిలో మహా సుఖము కలగె 
(పాణ నాధుడె తా నిటురాడా | 
(ప్రేమతో నను పిలువా లేడా | 
నా మదినించె కోరికా 
కాముని మించిన రూపుతో 
నేడె హాయి యీ యడా 
మలెపూవులా బాటలూ 

న 
మధురమౌ తోటలు 
జీవితమున సీ రూపమె 
వెలుగునుగా నా కోసమె, 


శంఖపాల 

కల వాణివో భువన సుందరివో 
ఎనలేని అందాల నవ రాణివో 
నవ మోహినివో 
రస వాహినివో 
కల మయూరివో 

ఏమో 
యిక నా కోసమే నీవు 
మరి నీ కోసమే నేను. 


శంఖపాల, చేవసుందరి 


మన మనసుతో కలసి 
పోవగనే జగతియే వింత 
గా మారిపోయెనే : 


'దేవనుందరి 3 _ పరిమళ గీతమె (బతు 


శంఖపాల 
'దేవసుందరి 


కంతా సాగిపోవునా 
హోయి గానముగ 


1[మననూ మనసూలో! 


శోంఖపాల ;___ మర్ముములేని నిధ్యల (పేమతో 


8 


ఇకలల వెలుగులో॥ 


ఇప్రాజనా॥ 


॥కలల వెలుగుః 


॥మల్లె పూల॥ 


శమన సూ॥ 


జవరిమళా॥ 


11మర్మముః॥ 


దేవ 
గల. 


'దేవసుందరి :___ 


క౦0.ఖ "లా 


పాట 8 


శంఖ 3 


చేవ 


శంఖ = 


దేవే క 


సాటి లేని దిలలో 
గమనసూ మనసూ! 
పేమించు వారలా 
హోరాలు చిలుకగా 
లేనే లేదు భాష 
భువిలో భాష 

లేనే లేదు భాష 
(ప్రేమించు వారలా 
భావాలు తెలువగా భువిలో 
లేనే లేదు భాష 
ప్రణయ భాష నయన 
భాష కాదా 

మనదే యింద్రలోకం 
ఓ రమణి అదిఏ 
యిం్మద్ర లోకం 


డేవసుందరి 


కలువ వెన్నెల రేయి 

కన్నుల వలెపే హాయి 

రావె మబ్బు తెరలో తేలే 

చెలి జాబిలీ రావె 

కలల బరువులో చలించి పోయె 
కన్నియ మనను కనుగొన లేవా 
చెలి జాబిలి రావె : 

కలువ వెళ్నెల 'రేయి 

వలపు గూటిలో కులికే చిలుకా 

(ప్రణయ ఫలములు సిశేనే 


అలరు రీతితో హాయి హాయి 

అలరు రీతికో హాయి హాయి 

చెలీ నాతో ఆడగ రావే _ చెలి జాబిలీ 
హృదయ సీమలో పొంగే 

మధుర గానమె విన రావా 


9 


ఇ్నవణయ భాష! 


॥నుననూ నుననూలతో॥। 


॥కలువ॥ః 


॥కనుల॥ 


11కలల11 


11వలస్ప!।. 


11కలువ వెన్నెల! 


హృదయ! 


జేవ : 
శంఖ 1. 


పాట 9 


పొట 10 


చెలిమి మీరని (పేమ గీతి 
చెలిమి మీరని (పేమ గీతి 
చనువుగ నాతో ఆడగ రావే 
చెలి జాబిలి రావె 


చేవను౦దరి 
మోహన రూపా మనోహరా 
ప్రాణ సభా 
నా మది నిన్నె గానమ చేసితి 
యేమ కళా నిలయా 
దయ గనవా సారస ఘన రావా 
అనంద దాయక గాన విలోలా 


కరుణాభరణా చిర 

వాంఛితయే 

తీరెను నిను గనగా 

ప్రాజేశా హృదయ వాసా 
పలుకవా ప్రశాంత రూపా 
సతతము నీవే గతి యని నమ్మితి 
వరముల నీయవె దేవా ' 


దేవసుందరి 


సాగె జీవితాళశయె 
పూర్వ జన్య పూజయె 
నేటికి ఫలియించెనే 
మన సానంద మాయెనే 

నా ఎదుట కనుపించి 

నాయీ కరముగి 

నాధుడు ఈ దానితో 

తనివారా అనురాగా 

రన లీలా తేలే 


10 


కలువ వెన్నెలా! 


11చెలి జాబిలి! 
॥కలువ వెన్నెలా॥ 


మోహ। 


ఇమోహ॥। 
ఇదయ॥! 
11దయః।। 
11ఆనంద॥। 


115 రుణా!! 
ఇమోహ॥। 
గృప్రాణే!! 


ఇసతతము॥ 
॥మోహ॥ 


॥సాగె॥ 


పాట 11 


నా విభుడు రాగనే 

నే వరాలు వేడెదా 

పాట లెన్నో పాడెదా 

ఆట లెన్నో ఆడెదా 

కొనుదోయిల పిలుపులు 

మాయని వలపులు 

తీయని తలపులు 

నావెగా 

న్వర్గ శాంతి నిచ్చునే 

కోర్కె మెచ్చి యిచ్చునే 

(పేమ శక్త నిచ్చునే 

దేవ ముక్త్‌ నిచ్చునే 
హృదటేశుని పాలనలో 
పులకించును నా మేను 

ఇక లేదు లేదుగా తెరపాటు 

మరి రాదు రాదుగా మా కెడబాటు 
తనివారా ఆనురాగా 

రస లీలా తేలెదా 41సాగె జీవిశా॥ 


సుశీల 
గాంధార రాజితడు 
సఫీ గాంధార రాజితడు 
ఘన కీర్తి వెలనె రాజు శిగాంధార॥ 


అంగనల మన నెరిగి 
వంగదేశ రాజు 

సఖీ వంగదేశ రాజు 
వనిడి కిరణాల కాంతి 
వినిరే మహారాజు ఇపసీడి॥ 
వీరాధి వీరు లిదె కనుల 
నెత్తి చూడుమా 
వలచినట్టి వీరుని 

'మెడ సుమమాలిక 
వేయుమా : (ధ్రియనా 
ధుని జేరుమా 


11 


పాట 12 


విలువిద్యల శూరుడి 

దే విదర్భ దేశ రాజు 

సఖీ విదర్భ 'దేళ రాజు 
మల్లాద్భుత కళావేది 
మత్స్య్యదేళ నాధుడు 

పజల మనను తెలునుకొన్న 
కళింగ దేశ రాజు 

సఖీ కళింగదేశ రాజు 


అభిమానుల ఆదరించె 
అంగదేశ నాధుడు 


వీరాధి వీరు లిదె కనుల 
నె_త్తి చూడుమా 'వలచినట్టి ... (వ్రియనాధుని. చేరుమా" 


బానలలో పసలెరిగి వరగు 
పాండ్య భూపతి 

సాటిలేని మేటి భోగ భాగ్య 
శాలి యితడు. 


ధర్మము కాపాడ నుతుని 

వధియించి చోళరాజు 

నీతి నియమ నిష్టలతో 

సాటిగల ధర్మరాజు 

వితరణయు వినుతి శీల 

యితడు మగధరాజు 

శజగముల నరపతుల 

మకుటమైన తేజుడితడు వీరాధిః- 


దచేవసుందరి 
ఆధార మేది లేదాయె నాకు 
ఏదీ యిక హాయి 
ఏదీ యిక హాయి (ఆధార మేదీః. 


అంతరంగాన ఆనంద జ్యోతి 
మాయమాయె నేమో 1అంతరంగాః 


12 


పాట 18 


పాడయి (బతుకే నీలాయ నేమో 
పాపము చేసితినో 
ఎంత పాపము చేసితినో 


ఆసలు చూపి మోసము చేనే 
అసలు చూసి మోసముచేనే 

వేరే గతి లేదే 

మాటలోనె మటుమాయమాయె 
ప్రాణ విభుడు ఈ దినమె 


పశాప 


మామ కూతురను మాటె 

ఎవనిరో 

ఏవరన్నారామాట 

విచిత్రమైన కళ్యాణవేదిక 

వివిధ ముక్కలైన అలంకారములు 
వట్టివేళ్లతో కట్టన దడులు 

గప్‌డు” వచ్చలొ స్థంబాలున్నవి 
లోగిటచేరి నరుసగకూర్చుని 
భోజనాలకు వడిగా రారండి 

ఓ సోమరులారా 

వూరిలోని ఓ సోమరులారా 
భోజనాలకు వడిగారారండి 
అరిటాకులలో వరుసగ 

అంబ పార్వతీ ఆదిశంకర 
స్వయముగ తామే వడ్డిస్తారు 
“భోజనాలకి” 

“ఓ సోనురులారా 

“భోజనాలకు” 

తురు, తురుత్తూ _ తుత్తురుతూ అ 
తుత్తురుతూ _ కుత్తుడ తూ: ఏం 
చెమ్మ చెక్‌ క:= వూరి కెనించున్నా వేం 
రా తాళం వెయ్యాలి 


18 


2పాగయి॥ి 


॥ఆధార మేదీ॥ 
ఏదీ యిక హాయ 


॥మాట॥ 
ఇప్రాణ॥ 


॥మామ॥ 
ఎవరన్నా! 


ఇఅరిటాకుల॥ 


లేకపోతె పడతాయి 
ఏ మీరు రండి 
చప్పట్లు కొట్టాలి 

ఇద 
చప్పట్లు కొట్టాలి 
గాజులచేతులు చప్పుడుతో జచప్పట్లుణ 
తల్లులు, తండ్రులు, అన్నలు - 
తమ్ములు, నాన్నా, మామా _ 
దరిజేరి, “చప్పట్లు” “చప్పట్లు” 

గా గా 
ఆ ఆ అలాగే: ఆలాగే! 
“చప్పట్లు” 
తల్లులు తండ్రులు 
ణు 

హ:హఃహః హః 


పాట 14 పశుపతి 


పశు 


Sgn 


శు 
లి 
శు 
శు 


: యోగి వేషమే వేనినవారు 


యోగి వేషమే వేనినవారు 
ఒడలుబూదితో పూసినవారు 
వారూ స్వాములు కాదనవచ్చు 
అయినా వీరే స్వాములు 

ఈ స్వాములె గొవ్పస్వాములు 


: ఆశ చూపుతూ 


ఆశ చూపుతూ 
మోసముచేసి 
కావిసంచలుపులి 
తోలువేని 

నటనలు చెనే స్వాము 
లుగారు నిజముగ 


వీరే స్వాములు 


స?) ఈ స్వాముల గొప్పస్వాములు 


గురువుల పాదం కడగాలి 

తలపై పూలు చుట్టాలి (గురువుఖ 
* పాటల నెన్నోపాడాలి 

సయ్యాట నెన్నో ఆడాలి 

ఓ జవరాలా నా (పియురాలా 

ఆహ! వీరే సాజెత్తు 

డేముడిలాగె వున్నారు అఅహపీరేః 


వీరికి నేవలు చెయ్యాలి 
మరి ఆళ్ళీర్వాదం పొందాలి 
ఈ గుణళాలి దయకలగాలి 
దండముడివేశి దండక 
మండలధారులై నవారు 
స్వాములు కారు 


ల 
లొ 


వళు: 


శే 
మల్లి | ఇల్లూ సంసారం చల్లని చెసే 


చల్లని దొంగస్వాములు కారు 


అయనా వీరే స్వాములు 
స్వాములే గొప్పస్వాములు 


ఘనమైన స్వాములు కాలేరు 
పెళ్ళాం బిడ్డల విడచిపోతే 


ఏ పాటుపడని సాపాటురాములు 


కదండముడిళ 


౪ఏపాటు॥ 


నిజమయిన స్వాములు కాలేరుకదా ః 


ఆయినా వీరే స్వాములు 


మంచిస్వాములు గొప్పస్వాములు 


శోక o 15 
0 దుషేదం మానుషం రూపం - 
ఇదా మేవ అని సంవృ_్త - 
(2) సుదుర్చరశ మిదం రూపం 
'దేవావ్యన్య రూపళ్య ష్‌ 
(8) మమైవాంళో జీవి లోకే 
మమ సష్టాని ఇం్మద్రియానీ ఇ 


పాట 16 


తవ సౌమ్యవ జనార్దనా 

హ సచేతా వాం టేకితిం గత వాం, 
దృష్షవానని యన్‌ మమ 

నిదస్టం దర్శన కాంచనః 

జీవభూత సనాతనః 

ధ్రకృతిష్టాని కక్ష వేం 


దేవనుం౦దరి 


కంటిని కనురెప్ప కాపాడు రీతిగా - జగతి (బ్రోచే సీవు మరచినావా 
భువనాలు సృష్టించి పోషించు నీవే _ నా పరివేదనల నెల్ల తొలగించ లేవా 


పాట 17 


వచ్చిన పని యిదిఏ - 


తొలగించ లేవా, 


శ0ఖపాల 

చంద్ర వదనము గాంచిన - మీదట యింద్ర లోక మది ఏలా 
నా తలపులు నే డిట _ తరుణిని జేరెను 

వచ్చిన పని యిదిఏ. 


1ఇ0(ద్ర॥ 
గశలపులు॥ 


* శుభం * 


* నటి నటులు * 


జానకి, లక్ష్మీకాంతం, సీత, అమ్మాజి, రృష్టజ్యోతి 
కాంతారావు, రాజనాల, గాడేపల్లి ఓివరావ, 


బాలకృష్ణ, ఎ. వి. సుబ్బారావు 
కధ; (శ్రీమతి యం. హెచ్‌, యం. మూనాస్‌ 
మాటలు, పాటలు ; శీ 
సంగీతం: సి. యన్‌. పొండురంగం౦ 
నృత్యం: వి మాధవరావు 
స్టంట్ను: సోము అండ్‌ పార్టీ 
కళ: సయ్యద్‌ అవామ్మద్‌ 
ఫొటోగ్రఫి; ఆది, యం. ఇరాని 
ఎడిటింగ్‌ః సివి, రాజు 
చర్శకశ్వం: పాచ్‌. వి. బాబు 


ని ఇకా త : 
యం, హెచ్‌ యం వనానాస్‌ 


ఆలిండియా సర్వవాక్కులు 
అసరాజితఫిలింన్‌, 


విజయవాడ-8ె. 


